అచ్చ తెలుగు సామెతలు.. 


కొన్ని అచ్చ తెలుగు సామెతలు...గుర్తు చేసుకుందాం. 
రాజుకు నచ్చింది రంబ---అట. 
ఎవడి పిచ్చి వాడికి ఆనందం - 
యెవడి ముడ్డి వాడికి ఇష్టం-అట 


పుట్టినప్రతిదీగిట్టకతప్పద---ట........... 
..All things perish - Only God Remains Always... 


చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాబం ??? 
వరద నీల్లు పోయినాక కట్ట కడితే ఏం ప్రయోజనం..??? 
దొంగలు పోయిన ఆరు నెల్లకు కుక్క మొరిగిందట.. 


సాకలోనిగాడిద ఇంటిదీకాదట--రేవుదీ కాదట. 
dhobi ka kuttaa ghar ka na ghat kaa 


ఇంటి దొంగలను యెవరూ పట్టలేరట. 


సూర్యుడువుండగానే ఎండబెట్టుకోవాలట... 
- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
| 


అచ్చ తెలుగు సామెతలు.. 


బతికుండగానే జీవితాన్ని సరిదిద్దుకోవాలట... 
సొవు రాకముందే......తేలుకుంటే మంచిదట... 
గురుగ్గింజకు ముడ్డికింద నలుపు కనపడదట.. 
పిల్లి డెబ్బై ఎలకలను తిన్నాక యాత్రకు పోయిందట. 
చిర్రు-బర్రు గోడకు లగ్గట.. 
నీలి నీల్లకుపోతే ,నీల్లు లోపలకి పొయ్‌ నయట.. 
గస-బుస గంగెద్దు లావున వచ్చెనట.. 
ముసలోడైనా బసిరెడ్‌....మేలట. 


ఆలూ లేదూ ,చూలూ 
లేదూ...బిడ్డపేరు...సోమలింగడట.. 


ఆవు యాడ కట్టినా ,గాట్లో యీనితే చాలట... 


పెండ్లికూతురు ముండెక్కడని ? పెండ్లిలో 
పెండ్లికొడుకెగిరాడట. 


అత్త మీద కోపం దుత్త మీద నట 
- jiddujahilu-maddimanisi -నీసారుడు-- 
|| 


అచ్చ తెలుగు సామెతలు.. 


పిచ్చోనికి పింగు మీద లోకం..అట 
లేడికి లేచిందే పరుగట.. 
ఇంటి కోడి పప్పుకంటే యీనం....అట 
యాటకు బోతే యాస్టకొచ్చె..నట 
పండగనాడూ పాతమొగుడేన...ట 
యింట్లో యెగరలేనమ్మ ఆకాశంలో యెగురుతాదా...???? 
బతకలేనోడు బడిపంతుల....ట.. 
గొర్రెతోక బెత్తడే ....నట. 
బతికుంటే బలుసాకు తినచ్చు నట. 
కతకత కామిరెడ్‌..యీపున మోకాలట (మిడత ). 
ఆవు సేన్లో మేస్తే దూడ గట్టున మేస్తదా? 
ఏ మనిషికంత మాట .... అట 
ఏచెట్టుకంత గాలి.అట 


- jiddujahilu-maddimanisi -నీసారుడు-- 
||| 


అచ్చ తెలుగు సామెతలు.. 


పరిగెత్తి పాలుతాగే కంటే , నిలబడి నీల్లు తాగాల..ట 
అల్పునికదికారమొస్తే అర్హ రేతిరికి గొడుగు బట్టె నట 
దరిద్రుని పెల్లికి జడివాన గురిసె.నట. 
నంగనాసి సూర్సనక .అట, 


మొగుడు సచ్చి యేడ్సుతుంటే ..ఎవడో వచ్చి 
రాల్లేసినాడ...ట.. 


కంపునీసు ఎంతకడిగినా పోద...ట. 
వూల్లోల్ల దేవర తెల్లారిపోయెర...అట 
పోయింది పొట్టు.మిగిలింది గట్టి ...అట 
నిజం దేవుడెరుగు....నీల్లు పల్లమెరుగు.నట 
పొట్టోనికి పుట్టెడు బుద్దుల..ట 
పిట్ట కొంచం కూత గనం అట 


నంగనాసి తంగబుర్ర...నట 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
IV 


అచ్చ తెలుగు సామెతలు.. 
సదువెందుకు సంకనూకనా? 


సదవేస్తే వున్నమతి పోయ్‌..నట 
గొర్రె తోక బెత్తడేన....ట 
ఆరు మంటే బారు మన్నాడట. 
యాడేసిన గొంగలి ఆడే వుంద...ట 
వుస్కో అంటే, మాట్లాడే కుక్క వుస్కో అంద...ట 


పాలుబోస్తే పాముకాటేసింద..ట 


అయ్యో పాపం అంటే ఆర్నెల్ల పాపం వచ్చెన..ట 


అక్కమ్మ దోసిపోసిందట..అడిగితే పడదోసింద....ట 


తాగేనీల్లలో దడ్డు అద్దకూడద....ట 


గాడిదకేమి తెలుసు గందోడి వాసన -పందికేమి తెలుసు 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
V 


అచ్చ తెలుగు సామెతలు.. 
గుడ్డు పెట్టే కోడికి తెలుసు ...--నొప్పి.... 
గోటితో పోయేదానికి గొడ్డలెందుకో? 
తలనొప్పి కి రొకలిచుట్టు- 
గోరుచుట్టుపై రోకటిపోటు- 
మాటినకబోతే గల్లుకేయిస్తా- 
తింటే గారెలే తినాల-బూరెలుకాదు. 
కీలెంచివాతబెట్టాలట 
యెత్తుకు పైయెత్తు. 
చెప్పేదినీతులట-దూరేది గుడిసెలట. 


హమాములో అందరూ బిత్తలేనట 
baathroom me sab ౧42౧౮6 


కొండ నేలకు బరువౌనా? 
చెట్టుకు కాయబారమా? 
కనిపెంచే తల్లికి పిల్ల బారమా? 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
VI 


అచ్చతెలుగు సామెతలు.. 


దిక్కులేనిదానికి అక్కమొగుడే దిక్కట. 
రానురాను రాజుగుర్రం గాడిదాయెనట. 
మొహమాటానికిబోతే ముండకు కడుపొచ్చనట 


గుమ్మడికాయలు కొట్టకపోతుంటే గసాలగింజలు 
వెతికినట్టు... 


చెట్టంత మడిసి సేయి బట్టుకొంటే ..ఊ -అనలేదు/ఆ - 
అనలేదట 

సగినాలకుబోయి సతికిలబడెనట. 

తీగను కదిపితే డొంకంతా కదిలెనట. 
తినగతినగ యేము తీయనగునట, 
యెద్దుచ్చపోయంగ యేరులై బారంగ 
బలిబలీ మాబావ బల్యలారి సీమలో 

యెగిరిగంతేసనట 


యెద్దులో లాభం యెందులోనో, బొయెనట. 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
VI 


అచ్చ తెలుగు సామెతలు.. 


దొంగలు.దొరలూ వూళ్ళు పంచుకొన్నటుల.... 
కడుపుసల్ల కదలకూడదట. 
వానిబాసగూలా 
అడక్కతినేదానికిబోయి 
చిప్ప దాచుకోకూడదట. 


పోనీ అని చీరిస్తే అక్కడే బారేసి కొలిసెనట. 


అదరా బదరా పదరా మగడా. 


ఏక్‌ మార్‌ దోటుక్షే! 


పట్టూ యిడూ పగడో ఛోడో . 


పనికి యిరుబనాయెనట. 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
VIll 


అచ్చ తెలుగు సామెతలు.. 
జీతగాడికో యేతుగాడట. 
పేరంటానికి పిల్లిని తెచ్చినట్లు. 


కాకిపిల్లకాకికి ముద్దు!కద్దూ! 


తాజెడ్డకోతి వనమెల్లజెణచు! 


తిన-తిండిలేదు-మీసాలకు సంపంగినూనె-నట. 
వూరికే వుంటే వూరా పేరా? 
రెక్కాడితేగానీ డొక్కాడదే! 
పాలకంకులు దాసరీ అంటే - రాలినకాడికి రాలనీ 
అన్నాడట! 
యింటగెలిసి రచ్చగెలువు! 


పైనపటపట లోను లొటలొట. 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
IX 


అచ్చ తెలుగు సామెతలు.. 


యెలకతోలుదెచ్చి యేడాది వుతికినా నలుపు నలుపే 
కాని..... 


సజ్జనుండు బలుకు సల్లగాను. 

దుర్ణనుండు దూషించు దురుసుగాను! 
సకినాలుబలికే బల్లి కుడితిలో బడి సచ్చె. 
పాసిపండ్లోడు కూడబెట్టింది బంగారు పండ్లోడు 
గాలికెగరేసె! 
అత్తాస్తి అల్లుడు దానంజేసినట్లు! 

యెర్రగుర్రంస్వారీ యెక్కువైపోయెనట. 

పగలే యెన్నెలా-పగటికలలు- 

కహే దున్యా -మై దీవానా -దిన్కో దేఖే సప్నే- 


పిల్లికి చెలగాటం-యెలకకు ప్రాణసంకటం. 


దొంగంటే బుజాలు తడుముకున్నాడట 
- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
X 


అచ్చ తెలుగు సామెతలు.. 


ఒంటికన్ను కన్ను కాదట! 


దున్నే యెద్దులకు 
నక్కను సూపించాడట! 
నిజంనిప్పులాంటిదే! 


నివురు గప్పిన నిప్పు... 


యేకై వచ్చి మేకై తగుల్తున్నాడట, 


రెడ్డొచ్చే ! మొదలాడు! 


యేమితిని సెబితివి కపితం. 
యెజ్జిపుచ్చకాయతిని సెబితివి! 


సందుసూసి సరిపెట్టుకోవాలట. 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
XI 


అచ్చ తెలుగు సామెతలు.. 
గుడ్డెద్దు చేలో మేసెనట. 


కంచే చేనుమేసినట! 
పేదోనికోపంపెదవికిచేటు- 
రాజనుకొంటె దెబ్బలకు కొదవా? 


పూలమ్మినసోటనే కట్టెలమ్మరాదట? 


సెఅపకురా సెడేవు! 


సొంతలాబం కొంతమానుకోవాలట! 


దేశమాంటే మట్టి కాదోయ్‌ ! 
దేశమాంటే మానుసులోయ్‌.! 
మాంచిఅనునదికొంచెంపించుమన్నా! 
మనుసులను ప్రేమించుమన్నా? 


గతిలేనమ్మాకు గంజే పానకం! 


అమ్మ అల్లం ! 
ఐతే 
- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
XII 


అచ్చ తెలుగు సామెతలు.. 
పెండ్లాం బెల్లం!!! 


ఆసకు బోతే గోచిలో రాయిబడే! 
యెవనిపిచ్చి వానికానందం! 


పిచ్చుకలను గొట్టి బందులను మేపాలట! 


పులినిజూసి నక్కవాతలేయించుకొందట.... 
కిందపడినా నాదే పైచెయ్యి. 
నిజంనిలకడ మీదతెలియును! 
నిజందేవుడెరుగు-నీరు పళ్ళమెరుగు. 


కొట్టాబనిలేదు-తిట్టాపనిలేదు-వంకాయబిసికితే 
వాడేసచ్చె! 


వుంటేవూరుగాదు-పోతే పాడుగాదు! 


శవాలమీద పేలాలేరుకొవటం.... 


తిన్నఇంటివాసాల, లెక్క! 
- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
XII 


అచ్చ తెలుగు సామెతలు.. 


నత్తగుల్లలన్నీ ఒకేచోటచేరుతాయట. 


కూసీగాడిద మేసే గాడిదను చెజిపె! 


ముందున్నదే ముసళ్ళపండగ! 


-ఆవుచేలో మేసిన దూడగట్టున మేయునా? 


బతుకూ! బతకనీ॥! 
జీయో , జీనేదో | 
న నన 
ష్ట్ర గురిలేనిదారి జేసి 
పరిహాసమాయె బతుకు. 
క్షణమైనశాంతి లేదే. 
అనుదినము శోధనాయే.. 
...కరుణించు ఓ దేవా.! 
నీవే శరణించు నా ప్రభువా. ! 
.అని,, నిండా మునిగినాక ఏడిస్తే ఏం లాబం... 
ఇప్పుడే పరిగియ్యాల -దేవుని వైపు... 
- jiddujahilu-maddimanisi -నీసారుడు-- 
XIV 


అచ్చతెలుగు సామెతలు.. 


compiled by. 
jiddujahilu-maddmanisi 
4441 


- jiddujahilu-maddimanisi -నీసారుడు- 
XV 


